వ. 
౧ 
చే 

/ 


హ్‌. 
1 స్వ 
స్స. 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


అసురుడైన మహాబలిని పాతాళమునకు త్రొక్కడానికి, తనకు మూడు అడుగుల 
నేల దానం ఇమ్మని కోరి, ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశమును 
ఆక్రమించి, మూడవ అడుగును ఎక్కడ ఉంచమంటావని అడిగాడు, విష్ణువుయొక్క 
దశావతారములలో ఒక అవతార మూర్తిగా ఆవిర్భవించిన శ్రీ వామనుడు. - తన 
శిరసుపై ఉంచమని ప్రార్థించిన బలిచక్రవర్తి శిరసుపై వాదం ఉంచి అతనిని పాతాళానికి 
(తొక్కాడు. 

ఈ స్తోత్రము మధ్యప్రదేశ్‌ లోని రాయపూర్‌ ఆలయములో నెలకొని ఉన్న శ్రీ 
దధి వామనునిపై రచించబడినదని ప్రతీతి. ఇక్కడ ఉన్న వామన మూర్తికి పెరుగుతో 
కలిపిన అన్నం అనగా దధ్యాన్నం అంటే ఎంతో ప్రీతి. అందుకే ఈ స్తోత్రం దధి 
వామన స్త్టోత్రంగా వ్యవహరించబడింది. 


. హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్పటిక సన్నిభం; 
పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్‌! 

. పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం। 
జ్వలత్‌ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ (ప్రభమ్‌॥ 


సూర్యకోటి ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం। 
చంద్ర మండల మధ్యస్థం విష్ణుమవ్యయ మచ్యుతమ్‌ 

శ్రీవత్స కౌస్తుభోరస్కం దివ్య రత్న విభూషితం। 
పీతాంబరం ముదారాంగం వనమాలా విభూషితమ్‌॥। 


Kiron Type Institute 


. సుందరం పుండరీకాక్షం కిరీటెన విరాజితం! 
షోడశ ప్రీ పరీవృతం అప్సరో గణ సేవితమ్‌। 


. సనకాది మునిగణః సూయమానం నమన్తతః। 
బుక్యజుస్సామాధః వైర్ద్ణయమానం జనార్దనమ్‌।। 

. చతుర్ముఖాద్యైః దెవేశైః స్తోత్రారాధన తత్పరైః 
త్రంబకో మహాంతి నృత్యతే యస్య సన్నిధౌ” 

. దధి మిశ్రాన్న కబలం రుక్కవాత్రం చ దక్షిణ! 

కరే తు చింతయేద్వామే పీయూషమమలం సుధీః।। 


. నాధకానాం ప్రయచ్చంతం అన్న వాన మనుత్తమం। 


బ్రాహ్మ ముహూర్తేచోత్సాయ ధ్యాయేద్దేవ మధోక్షజమ్‌! 


. అతి సువిమల గాత్రం రుక్మ పాత్రస్థమన్నం। 
సులలిత దధి ఖండం పాణినా దక్షిణిన। 

కలశ మమృత పూర్ణం వామ హస్తే దధానం 
(తరతి సకల దుఃఖాద్వామనం భావయేద్యః॥) 
తరతి సకల దుఃఖాదుఃఖాత్‌ వామనం భావయేద్యః॥ 


. కీర మన్న మన్నదాతా లభేదన్నాద యేవ చ 
పురన్తా దన్న మాప్నోతి పునరావృత్తి వర్ణితమ్‌। 
అయురారోగ్య మైశ్వర్యం లభతే చాన్న సంపదః॥ 


Kiron Type Institute 


. ఇదం స్తోత్రం పటెద్యస్తు ప్రాతః కాలె ద్విజోత్తమః। 


అక్షేశాదన్న సిద్ధ్యర్ధం జ్ఞాన సిద్యర్ధమేవ చ! 


. అధ్ర శ్యామ శుభ్ర యజ్ఞోపవీతీ 


సత్మౌపీనః పీత కృష్ణాజిన శ్రీః। 
ఛత్రీ దండీ పుండరీకాయతాక్త్షః 
పాయాద్దెవో వామన బ్రహ్మచారి॥ 


_ అజిన దండ కమండలు మేఖలా 


రుచిర పావన వామన మూర్తయే! 
మిత జగత్రితయాయ జితారయే 
నిగమ వాక్సటవే వటవే నమః 


శ్రీభూమి సహితం దివ్యం ముకామణి విభూషితం। 
నమామి వామనం విష్ణుం భుక్తి ముక్తి ఫల ప్రదమ్‌॥ 


. వామనో బుద్ది దాతా చ ద్రవ్యస్తో వామనః సృతః। 
ర థి 


వామన స్తారకోభాభ్యాం వామనాయ నమో నమః॥ 


- - ఇతి శ్రీ వామన పు 


Kiron Type Institute 


౨1011906 adA] uouly 


iron Type Institute 


( qf" 


te le 


ha x 


ఖో 


పం ఈ 


(ఎక్కడనా తప్పులు ఉంటి సహృదయంతో తేలయజ్రేయవలసేనదిగా మనవి--944 044 5650,1994 964 1430) 


